Kiron Type Institute 


- 
ధరి 
« న 


తూ! 
స్‌ 
ey 
tg 


TT తతో 


t 


ja : 
i ) 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


కస్తూరి రంగ రం 


“01 కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


02. కంసుణ్ణి సంహరింప, సద్గురుడు అవతారమెత్తెనపుడు, 
దేవకీ గర్భముననూ, కృష్ణావతారమై జన్న్మించెనూ! 


03. ఏడురాత్రులు ర జక రాత్రి ఏకరాత్రిగా మెనూ; 
ఆదివారము పూటనూ, అష్టమి దినమందు జన్మించెనూ! 


04. తలతోను జన్మమైతే, తనకు బహు మోసంబు వచ్చుననుచూ, 
ఎదురు కాళ్ళను బుట్టెనూ, 
ఏడుగురు దాదులను జంపె నపుడూ! 


05. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


06. నెత్తురుతో ఉండి అపుడూ, ఆ బాల కావుకావున ఎడ్బెనూ, 
నన్నేల ఎత్తుకొనవే, ఓ తల్లి దేవకీ వందనంబు 
ఒళ్ళాల్ల హీనంబుతో, ఈరీతి నున్నాను కన్నతండ్రి, 


నిన్నెట్లు ఎత్తుకొందూ, నీవొక్క నిమిషంబు తాళరన్నా! క్ష 


Kiron Type Institute 


Kiron Type Institute 


“|? కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
|| శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


08. గంగనూ (పార్థించెనూ, జలనిధుల గంగ తానుప్పొంగెనూ, 
గంగనదిలో నప్పుడూ, దేవకి జలకంబులాడెనపుడూ! 
ఇకనైన ఎత్తుకొనవే, నాతల్లి దేవకీ వందనంబు, 
కాని బాలుని వలేనూ, నన్నిట్లు ఎడబాసి ఉండదగునా? 


09. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


10. సీపుణ్య్వమాయె కొడకా, ఇంకొక్క నిమిషంబు తాళమనుచూ, 
కామధినువు నప్పుడూ, దేవకి కడగి (పార్థించగాను! 
పాలవర్షము కురిసెనూ, అప్పుడా బాలుపై చల్లగానూ, 
తడి వస్త్రములు విడిచెనూ, దేవకి పొడి వస్త్రములు కట్టెనూ! 


11. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


12. పొత్తిళ్ళమీద నపుడూ, బాలుండు చక్కగా పవళించెనూ, 
తన రెండు హస్తములతో, దేవకి తనయుణ్ని ఎత్తుకొనెనూ! 


Kiron Type Institute 


Kiron Type Institute 


అద్దాలపై వేసుక, ఆ బాల నందచందము జూచెనూ, 

వసుదివ పుత్రుడమ్మా, ఈ బిడ్ద వైకుంఠ వాసుడమ్మా! 
13. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


14. నవనీత చోరుడమ్మా, ఈ బిడ్డ నందగోపాలుడమ్మా! 
సితపత్ర నెత్రుడమ్మా, ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా! 
శిరమున చింతామణి, నా తండ నాలుకకు నక్షతము, 
పండ్లనూ వరుసవెది, భుజమున శంఖు చక్రములు గలవూ! 


15. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


16. వీపున వింజామరం, నా తండ్రి బొద్దున పారిజాతం, 
అరికాళ్ళ పద్మములనూ, అన్నియు అమరేను కన్నతండ్రి! 


నీరూపు, నీచక్కనా, ఆబ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రీ, 
అన్నెకారి కడుపునా, ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా! 


17. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 


శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 
mee ర్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


118 మాయన్న కంసరాజు, ఇప్పుడు వచ్చువేళాయెరన్నా, 

|| నిన్నునే నెత్తుకొని, ఏత్రోవ నే పోదుర కన్నతండ్రి! 

ఆ చక్కదనము చూచి, దేవకి శోకింపసాగె నపుడూ, 

తల్లి శోకము మాన్చగ, మాధవుడు తంత్ర మొక్కటి చేసెను! 


19. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


20. పెద్ద బొబ్బలు పెట్టుచూ, మాధవుడు గట్టిగా ఏద్వనాగె, 
శోకంబు చాలించియూ, దెవకి బాలుణ్సి ఎత్తుకొనెను 
నాయన్న ఊరుకోరా, నాతండ్రి గోపాల పవళించరా, 


అల్లడుగో బూచివాడు, నాతండ్రి వస్తాడు పవళించరా! 


21. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


2౨. బూచులను మర్దించనూ, నళినాక్షి బుద్దిమంతుడను అమ్మా, 
బూచేమి జేసునమ్మా, నా తల్లి జోగి నన్నెరుగునమ్మా! 
స పుణ్యమాయె కొడకా, నీవొక్క నిమిషంబు తాళుమనుచూ, 
అల్లడుగో జోగివాడు, నాతండ్రి వస్తాడు పవళించరా! 


Kiron Type Institute 


Kiron Type Institute 


29. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 


శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 
24 జోగి మందుల సంచులూ, ఏవేళ నాచంక నుండగానూ, 
జోగేమి చేసునమ్మా, నాతల్లి జోగి నన్నెరుగునమ్మా! 
సీపుణ్యమాయె కొడకా, నీవొక్క నిమిషంబు తాళుమనుచూ, 
అల్లదుగో పామువచ్చె, నాతండ్రి గోపాల పవళించరా! 
25. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


26. పాముల్ల రాజె అయినా, శేషుండు వాన్సుపై యుండగానూ, 


పాముమి జేసునమ్మా?, నళినాక్షి భయము సీకేలనమ్మా! 
నీలమేఘపుఛాయలు, నీమెను నీలాల హారములనూ, 
సద్దురుడు వ్రాసెనాడు, నాతంట్ర నీరూపు, నీచక్కనా! 


27. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


28. నిన్ను నెనెత్తుకోనీ, ఏత్రోవ పోదురా? కన్నతం[డి! 
నాకేమి భయములేదే, నాతల్లి నాకేమి కొదువలేదే! 


Kiron Type Institute 


Kiron Type Institute 


మా మామ నాచేతనూ, మరణమై పోయేటి నిజము సుమ్మా! 


29. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


30. వచ్చు వేళాయెననుచూ, నాతల్లి వసుదేవ పిలువనంపు, 
గోపెమ్మ బిడ్డ నిపుడు, శ్రీఘ్రముగ తెచ్చి సీవుంచవమ్మా! 
అంతలో వసుదేవుడు, బాలుణ్ణి తలమీద ఎత్తుకొనెను, 
రెపల్లె వాడలోను, గోపెమ్మ ఇంటనూ వచ్చెనపుడూ! 


౩1. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


32. గోపెమ్మ పుత్రి నపుడు. నసుదివు భుజముపై నెక్కించుకు, 
అతి త్వరితముగ వచ్చెనూ, దేవకిహస్తములనుంచె నపుడూ! 
దేవకికి తనయుడపుడు, పుట్టనని కంసునకు కబురాయెనూ! 
రుల్లుమని గుండె లదర, 

కంసుండు పీఠంబు దుమెకె నపుడూ! 


38. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


8 


Kiron Type Institute 


మా మామ కంసకుండు, ఈవేళ నన్ను చంపగవచ్చినా, 


Kiron Type Institute 


| 54.జాతకంబులు చూచెను, గండంబు తగిలెనని కంసుకుండు, 
"|| చంద్రాయుధము దూసుక, శీఘ్రముగ దేవకీ వద్ద కొచ్చే! 
తెమ్మని సుతునడిగెను, దెవకి అన్నది అన్నతోను, 
మగవాడు కాదురన్నా ఈపిల్ల ఆడపిల్ల నమ్మరా! 


35.కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


36. ఉపవాసములు నోములు, నోచి ఈపుత్రికను గంటినన్నా, 
పుత్రి దానము చేయరా, నాయన్న! పుణ్యవంతుడవురన్నా! 


దేవాది దేవులైన, బ్రహ్మ రుద్రాదులకు పూజజేసి, 
పూజఫలముల చేతను, వారి కృపవల్ల పుత్రికను గంటి! 


౩7. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


కక ల పుణ్యమాయి రన్నా! నీవు పుత్రికను దయచేయుమన్నా, 
నిర్ణయాతృ్మకుడవగుచు, నీవిట్లు చేయుట తగదురన్నా! 
(ప్రైమతో చెల్లెలపుడు అన్నను చేబట్టి బ్రతిమాలెను, 
గంగాది నదులయందు, పుత్రదానము చేయమని వేడెనూ! 
9 


Kiron Type Institute 


Kiron Type Institute 


శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నెనెట్లు మరచుందురా! 


40. కాదు కాదని కంసుడు, దేవకి పుత్రికను అడిగె నపుడు, 
అద్దాలపై బాలను, పుచ్చుకొని ఎగరేసి నరకబోయె! 


అంబరమునకు ఎగురగ, వేయనపుడా బాల కంసుజూచి, 


నన్నేల జం పెదవురా?, నీయబ్బ రెపల్లె వాడలోను! 
41. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


42. పెరుగుతున్నాడు వినరా! కృష్ణావతారమై జన్మించెనూ, 
నిజముగాదోచెనపుడు, కంసుడు ఏతెంచి పవళించెనూ! 
రేపల్లె వాడలోను, పెరుగుచున్నాడని దిగులొందెను! 
నీయబ్బ, సీతాతరా, కంసుడా! కృష్ణుండు పుట్టెననుచూ! 

43. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


44. చల్లమ్ము వారలైనా, ఆ కబురు చక్కగా చెప్పగాను! 
పూతకికి కబురాయెను, అప్పుడా పూతకి చనుదెంచెను 


Kiron Type Institute 


“39. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 


Kiron Type Institute 


145 కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
| శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


46. శృంగారముగ పూతకి, స్తనములకు విషధార పూసుకొనెను, 
రెపల్లె వాడలందు, కృష్ణుడు తిరుగుచున్న చోటకు 
చనుదెంచి విషపు వాలు, ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను, 
బాలురతో బంతులాడ, కృష్ణుని బాలరందరు కొట్టగా! 


47. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


48.కావుకావున ఎడ్చుచు, పరుగెత్తి వీధి నడుమను నిలచెనూ! 


అము కృష్ణుణ్ణి జూచి పూతకి ప్రియముతో బుజ్జగించి! 
నాయన్న ఊరుకోరా! నాతండ్రి పాలు ఇచ్చెదను రారా! 
మూడు గుక్కలు తీర్చగా, పూతకి భూమిపై కొరగిపదగా! 


49. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


50. గోపెమ్మ జూచి అపుడు, బంగారు గిన్నెలో బువ్వపెట్టి, 
ప్రొద్దున్న ఉగ్గువోసి, కృష్ణుణ్ణి కడిలొను పరఠిడవెసా! 


Kiron Type Institute 


Kiron Type Institute 


అంతలో కంస హితుడు, బండి రూపెదురుగా వచ్చి నిలిచె! 


పాదములు పిడుగులవలే, అంతలో దడదడా విసిరె నపుడూ! 


51. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


ర్‌2. వృషభమై వచ్చి నిలువ, ఒక్క తఘువున చంపల సె నపుడు, 
చల్లమ్ము వారలైనా, ఈ కబురు చల్లగా చెప్పి రపుడు! 
రేపల్లె నోట తను ఉన్నట్టు గోపికలు గుంపుగూడి, 
మా ఇళ్ళ కొచ్చునమ్మా, కృష్ణుడు మము రవ్వ చేసునమ్మా! 
58. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


ర్‌4. తాళలేమమ్మ మేము, నీ సుతుడు తాలిమితో ఉండడమ్మా, 
ఇకనైన బుద్ధి చెప్పి, ఇంటిలో పదిలమ్ము సేయుమమ్మా! 
అనుచును గట్టగాను, మనమంత గోపెమ్మ కదకు బోయి, 
చెప్పుదా మనుచు వారు, గోపెమ్మ చెంత కేగగ నప్పుడు! 


55. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 


శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! కా 


Kiron Type Institute 


Kiron Type Institute 


-|56 గోపాల కృష్ణు డపుడు, అచటనే పాలు త్రాగుచు నుండెను, 
“| ఇది ఏమి ఆశ్చర్యమే?, ఓ చెలియ ఇది ఏమి చోద్యమమ్మా! 
కనుపాపలను దీసునే, కృష్ణుడు దొంగతనములు చేసునే! 

ఇకనేమి చేసునోను, మనము బులబాటమున వస్తిమమ్మా! 


57. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


58. అమ్మ నే నెరుగ నమ్మా, నా త్రోవ నెబోవుచుండగాను, 
నను రవ్వ చేసిరమ్మా, న నంత భయపడి వస్తినమ్మా! 
కొబ్బరి కుడకలనుచు, గోపికలు గొబ్బున పిఅువబోవ, 
కొబ్బరి కుడకలనుచు, గోపికలు గుబ్బలను చూపినారు! 


59. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


60 పౌర్ణమి రోజులందు, జలజాక్షు లందరూ కూడగొని, 
చీరలటు తీసివేసి, గోపికలు జలకమాడుచు నుండగా! 
తీసి వుంచిన చీరలు, కృష్ణుండు వేసె ఆ పొన్న ముద, 
వేసియు వేణునాదం, వూదుచూ ఉండె నా మాధవుండు! 


13 


Kiron Type Institute 


Kiron Type Institute 


||. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
|| శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


62. జలకమ్ము చాలించిరి, గోపికలు మన చీరలిమాయెనే, 
నమ్మరాదే కృష్ణుని, ఇకను ఈ చిన గొల్లవాని నెపుడూ! 
ఎంతపని చేసెనమ్మా, ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మా! 
వెదుకుచు కొంధరుండి, సీళ్ళల్లో మునిగి యుండిరి కొందరు! 


63. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


64. అప్పుడు గోపికలలో, ఒక ఇంతి తా జూచి శ్రీకృష్ణుని, 
రారె ఓ అమ్మలార! ఈ పొన్న మీదున్న శ్రీకృష్ణుని! 
ఇవ్వరా మాచీరలు, ఓ కృష్ణ ఇవ్వరా మా రవికలు, 
దండంబు పెట్టెదమురా, 

కృష్ణయ్య దయయుంచి దయచేయరా! 


65. కస్తూరి రంగ రంగా! నాయన్న కావెటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


Kiron Type Institute 


Kiron Type Institute 


'|66 అందరు ఒక చేతితో, దండమ్ము పెట్టగా చూచి తాను, 

| పొందుగా మీరందరు, దండంబు రెండు చేతుల పెట్టరె! 
ఎంత పని వచ్చి ననుచు, గోపికలు మానభంగము నొందిరి, 
వసుదేవ తనయునకును, దండంబు రెండు చేతుల పెట్టరి! 


67. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


68. పొందుగా వలువలన్నీ, కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను, 
నాయత్త తిట్టునేమో, యనుచు నొకరొకరితో వగచి రపుడు! 
మా యాడుబీడ్డ యిపుడు కొట్టునో, నా బావ దండించునో, 


నా మగడు బ్రతుకనీడు, ఓయమ్మ నేనేమి చేతునమ్మా! 


69. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


70. కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా! 
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! 


71. కంసుణ్ణి సంహరింప, సద్గురుడు అవతారమెత్తెనపుడు, 
దేవకీ గర్భముననూ, కృష్ణావతారమై జన్మించెనూ 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


లో 


'యవలస్‌నదిగ) మనవాా944 044 ళ650 994 994 


